


డా. కర్రా రమేష్‌ రెడ్డి 
M.D.,D.C.H.,.CCPN (USA) 


పిల్లల వైద్య నిపుణులు 


సోల్‌ డిస్ట్రిబ్యూటర్‌, ఎ 









విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌొస్‌ 
అబిడ్స్‌, హైదరాబాదు - 500 001. 


పసిపిల్లలకు అదనపు ఆహారం 
Supplementary Food for the Child 
By: Dr. Karra Ramesh Reddy 


పరిష్క్టృత (పథను ముద్రణ వ ఆగమ 1996 
ద్వితీయ ముద్రణ : జనవరి, 1999 
తృతీయ ముద్రణ :- ఏప్రిల్‌, 2000 


ఆ రచయిత 
ముఖచిత్ర అలంకరణ : ఉదు 


వెల: రూ.15-00 


(ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
అబిడ్స్‌, ప్తాదరాబాద్‌ - 500 001 
విశాలాంధ్ర బుక్‌ హొస్‌, 
అబిడ్స్‌/సుల్తాన్‌ బజార్‌, హైదరాబాదు, విజయవాడ, 
విశాఖపట్టణం, కొకినాడ, గుంటూరు, అనంతపురం, 
హన్మకొండ, తిరుపతి, 
సాహితి క్రినిక్‌ 
సఫిల్‌ గూడ స్టేషన్‌ రోడ్డు, మల్కాజిగిరి, సికిందరాబాదు. 
తిరుదుల నర్సింగ్‌ హోమ్‌ 
వారాసిగూడ, సితాఫల్‌ మండి, సికిందరాబాద్‌ -500 361. 


అక్షరకూర్చు: ట్లంటీఫస్ట్‌ సెంచరీ, ఫోన్‌: 4066986 


l. 
2: 
3. 
4. 
Ds 
6. 
ల్‌ 
8. 
9. 


ఒక్క తాం 

ఎప్పుడు ప్రారంభించాలి? 
ముందే (ప్రారంభిస్తే? 
సమతులాహారం 

(పథమ ఆహారం ప్రారంభం 
పాలసీసాతో ఘనాహారం 
తిరస్కరణ 

మిశ్రమాహారం 

వంట విధానం 


+ పరిశు[భత 

= బజారు సరుకు 

క ఇంట్లోనే తయారి! 

i అనారోగ్య సమయంలో ఆహారం 








తల్లిపాలు - శిశువు పెరుగుదల, అభివృద్దికి సహజమైన, అసమానమైన 
ఆహారం. ఇవి ఎన్నో విశివృతలు కలిగి ఉన్నప్పటికీ శిశువుకు శ నుండి 
6 నెలల వయసు వచ్చాక వారి పెరుగుతున్న అవసరాలను తీర్చలేవు. 


తల్లిపాల పైననే పూర్తిగా ఆధారపడే శిశువు క్రమంగా పెద్దలు తీసుకొనే 
ఆహారానికి మారే దశను 'వీనింగ్‌” అంటారు. 


మనం భుజించే ఆహారంవల్ల పిల్లల కడుపునిండినా అందులో పోషక 
విలువలు తక్కువ. శిశువుకు గల ప్రత్యేక అవసరాలదృష్ట్యా నున 
ఆహారంలోనే కొన్ని మార్పులు, చేర్పులు చేసిన క్టైతే అది శిశువు 
అవసరాలను తీర్చగలుగుతుంది. దీనికోసం చాలామంది తల్లిదండ్రులు 
నమ్ముతున్నట్టుగా బజార్గో అమ్మే సెరిలాక్‌, ఫారెక్స్‌ లాంటివే ఇవ్వాల్సిన 
అవసరంలేదు. ఇంటివద్దనే తయారు చేసినవి ఇన్వడంవల్ల అనవసరమైన 
ఖర్చు తగ్గడమేకాక సహజమైన ఆహారాన్ని తాజాగా ఇవ్వడానికి వీలౌతుంది. 


తల్లిపాలతోపాటు అదనపు ఆహారం తినే వయస్సులోనే పిల్లలు 
ప్రాకడం నేర్చుకుంటారు. కనిపించిన ప్రతి వస్తువును నోట్లో ఉంచుకొని 
పరిశీలిస్తారు. దీనివల్ల వాతావరణంలోని సూక్ష్మజీవులు శిశువు శరీరంలోకి 
ప్రవేశిస్తాయి. దీనితోపాటు శిశువుకు 4-5 నెలల వయసు వరకు 
తల్లి గర్భంలో ఉన్నప్పుడు సంక్రమించిన రోగనిరోధక శక్తి క్రమంగా 
తగ్గుతూ వస్తుంది. ఈ రెండింటివల్ల అనుబంధాహారం “ప్రారంభించే 
వయస్సులో నీటి విరోచనాలు కావడంకూడా ఎక్కువే. అదనపు ఆహారం 
ఇవ్వడంలో సరియైన జాగ్రత్తలు తీసుకొన్న తే అతిసార వ్యాధి రాకుండా 
నివారించవచ్చు. 


శిశువుకు ఇచ్చే ఆహారం ఎక్కువ పోషక విలువలు కలిగి సుళువుగా 
జీర్లించుకోవడానికి వీలుగా ఉండాలి. 


సరియైన పెరుగుదల, అభివృద్దికి కేవలం పోషకాహారమే సరిపోతుం 
దనుకోవడం పొరపాటు. వారి మానసికాభివృద్ధికి కావలసిన (ప్రేరణ, 
పిల్లలను “పెంచడంలో మెలకువలు కూడా ఎంతో ముఖ్యమైనవి. 


1 


తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయాల్సిన వరిస్టితులలో అవసర 
సమయానికి ఇంట్లో పెద్దల సలహా, సహాయం అందుబాటులో లేన 


ప్పుడు ఆహారవిషయంలో ఎన్నో సందేహాలు, ఆందోళనలకు లోనయ్యే 


అవకాశముంటుంది. ఇది మొదటి శిశువు విషయంలోనైతే మరీ ఎక్కువ, 
ఏ ఆహారం? ఎందుకు? 
ఎప డు? ఎన్నిసార్లు 
ఏమాత్రం? ఏవిధంగా? 
ఇవ్వాలనే విషయాలే గాకుండా, ఈ సమయంలో ఎదురయ్యే వివిధ 


ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కోవాలో వివరంగా తెలియజేయడం 
కోసమే ఈ పుస్తకం. 


డా॥ కర్రా రమష్‌ రెడ్డి 


ఎప్పుడు (పారంభించాలి 








వైద్యవరిశోధనా రంగంలో కాలానుగుణంగా వచ్చే అభివృద్ధితో అనుబం 
ధాహారం ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలోకూడా ఎన్నో మార్పులు 
వచ్చాయి. 

1940 ప్రాంతంలో శిశువుకు కనీసం 9 నెలలు వచ్చేవరకు తల్లిపాలు 
తప్ప ఏ విధమైన ఆహారం ఇవ్వరాదనే అభిప్రాయం ప్రచారంలో 
ఉండగా, 1950-75 మధ్యకాలంలో శిశువుకు ఆరువారాల వయస్సునుండే 
పై ఆహారం ఇచ్చేవారు. ఈ సమయంలో శిశు ఆహారోత్పత్తి సంసల 
(ప్రమాదకర ప్రచార ఉధృతిని దురదృష్టవశాత్తు డాక్టర్లు, ఆరోగ్యకార్యకర్తలు 
విజయవంతంగా _ ఎదుర్కో లేకపోయారు. 

ఘనవదార్జాలను ఎప్పుడు ప్రారంభించాలనే విషయం గురించి ఇచ్చి 
తమైన వయస్సుగానీ, బరువుగాని సూచించడం సరికాదు. ఇది ఆయా 
శిశువుల పెరుగుదల, వారికి లభించే తల్లిపాల పై ఆధారపడి వుంటుంది. 


శిశువు 3వ నెలలో చొల్లు కార్చడం (ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో 
పిండి పదార్థాలను జీర్ణంచేసే అమైలేజ్‌ అనే ఎంజైమ్‌ ఉత్పత్తి శరీరంలో 
ప్రారంభమౌతుంది. ఇంకొన్ని రోజుల తరువాత శిశువు తల్లి రొమ్ముమొనను 
కొరకడానికి ప్రయత్నిస్తుంది. దానితోపాటు నోట్లో ఏదైనా ఆహారపదార్దాన్ని 
ఉంచినట్టయితే నాలుకతో ఇంతకు ముందులా బయటికి (తోయడానికి 
ప్రయత్నించక [మింగడానికి సహకరిస్తుంది. 4-6 నెలల వయస్సులో 
చిగుళ్ళు గట్టిపడటంకూడా ప్రారంభమౌతుంది. అంటే శిశువు 4-6 
నెలల వయస్సు వచ్చాక ఘనపదార్జాలను మింగి, జీర్షించుకోవడానికి సిద్దంగా 
ఉంటుందన్నమాట. 


9 నెలల వయస్సులో శిశువు ఆహార పదార్దాలను తన చేతులతో 
నోటిదగ్గరకు తీసుకొని వెళ్ళగలుగుతుంది. 


శిశువుకు 4-6 నెలల వయస్సు వచ్చాక లేదా బరువు 6-7 కిలోలు 
చేరుకొన్నాక తల్లిపాలు పెరిగే అవసరాలను తీర్చలేవు. ఈ సమయంలో 
తల్లిపాల ఉత్పత్తి గరిష్భస్తాయికి చేరుకోగా శిశువు పెరుగుదల కొనసాగుతుంది. 
అందువల్ల ఈ నయస్సులో అనుబంధాహారాన్ని ప్రారంభించనట్టయితే శిశువు 
పోషకాహార లోపాలకు గురై పెరుగుదల లోపించవచ్చు. 


3 





అరుదుగా కొందరు (స్త్రీలు శిశువు పెరుగుదలకు సరిపోయేన్ని పాలను 
7-8 వెలల వరకు, ఇంకొందరు సంవత్సరం వయస్సు వచ్చేవరకు కూడా 
ఉత్పత్తి చేయగలరు. 


మరీ అరుదుగా కొందరికి మూడవ నెలనుండే తల్లిపాలు సరిపోకపోవచ్చు. 


ప్రై విషయాలన్నీ పరిశీలిస్తే తెలిసేది... పై అహారం ప్రారంభించడానికి 
4-6 నెలల వయస్సు సరియైన సమయమని. 






అనుబంధాహారాన్ని ఇచ్చేముందు 
కొన్ని ముఖ్యవిషయాలను గుర్తుంచుకోవాలి 





* పె ఆహారం తల్లిపాలకు తోడుగా ఇవ్యాలే తప్ప పాలను పూర్తిగా 


షా 


మాన్సించకూడదు. 


* అవి రెండవ సంవత్సరంలో కూడా శిశువు అవసరాలను 50 శాతం 
వరకు తీర్చగలవు. 


* అంతేకాకుండా మాతా శిశు అనుబంధానికి దోహదం చేస్తాయి. 


* అనుబంధాహారాన్నివ్వడానికి కారణం తల్లిపాల ఉత్పత్తి తగ్గిపోవడంగాని, 
తర్దిపాలలో ఏవో లోపం ఉండిగాని కాదు. 


* వెద్య సలహాలేకుండా 4 నెలలకు ముందుగాని 8 నెలల కన్నా 
ఆలస్యంగా గాని పై ఆహారం ప్రారంభించరాదు. 


ముందే పారంభి సై? 





ఏ వయస్సులో అనుబంధాహారాన్ని ప్రారంభించాలో చెప్పడంకన్నా, ఏ 
వయస్సులో ప్రారంభించరాదో చెప్పడం సులభమంశే అతిశయోక్తికాదు. 

అనుబంధాహారాన్నివ్వడం కొందరు ఆలస్యంచేస్తూ ఉంటే ఇంకొందరు 
డాక్టర్లు, ఆరోగ్యకర్తల సలహాపై 2,3 నెలలకే ప్రారంభిస్తున్నారు. ఇది 
చాలా అనారోగ్యకరమైన అలవాటు. ప్రచార సాధనాల విపరీత [ప్రచారం 
ఈ మార్పుకు ప్రధాన కారణం. 


"పె ఆహారం డాక్టరు సలహాపై తప్ప 4 నెలలు పూర్తిగాక ముందు 


హూ 


ఎప్పుడూ |ప్రారంభించరాదు. 


అనుబంధాహారం ముందు ప్రారంభించడానికి చెప్పే వివిధ కారణాలు 
ఏ విధంగా అశా స్త్రీయమైననో, ప్రమాదకరమైనవో చూద్దాం! 

1. పై ఆహారం త్వరగా ప్రారంభిస్తే శిశువు బాగా నిద్రపోతుంది - 
సరిపోయేన్ని పాలు త్రాగిన పీల్లలకన్నా పై ఆహారం తినేవారు బాగా 
నిద్రపోతారనుకోవడం అపోహ. నిజానికి వారు ఘనవడార్జాలను సరిగా 
జీర్ణించుకో లేకపోవడంవల్ల రాత్రి ఫదే పదే లేస్తూ ఎక్కువగా ఏడుస్తుంటారు. 

2. పై ఆహారం త్వరగా ప్రారంభిస్తే శిశువులు లావుగా ఉంటారు 
- శిశువు లావు తీసుకొనే ఆహారంపైనే కాకుండా నంశషారంపర్య 
లక్షణాల ఫై కూడా ఆధాధపఢీ వుంటుంది. 

తల్లిపాలు త్రాగే పిల్లలు సరిపోగానే త్రాగడం మాని రొమ్ము 
వదిలేస్తారు. నాలుగునెలలకు ముందు పై ఆహోగం తినిపిస్తే వారికి 
ఎప్పడు సరిపోయింది మనకు తెలియజేయలేరు. అదే గ వ నెలలో 
ప్రారంభిస్తే ఆకలైనఫ్పుడు, నోరు తెరనడం, ఆుహోరం నోటిదగ్గరికి తేగానే 
ముందుకు వంగి సరిపోయేంత తీసుకున్నాక తలతిప్పి వేస్తారు. అంటీ 5వ 


ర్‌ 


నెలకన్నా ముందు ఆహారం తినిపించడమంయే బలవంతంగా ఆహారాన్ని 
నోట్లో కుక్కడమన్నమాశే. 

సై ఆహారం త్వరగా తినడం ప్రారంభించిన శిశువులు లావుగా 
ఉండటానికి మరొక కారణం దాంట్లో ఎక్కువ మొత్తంలో ఉండే లవణాలు. 
ఆహారం తీసుకోగానే దాహం చేయడంవల్ల శిశువు ఏడ్పు ప్రారంభిస్తుంది. 
దీనిని ఆకలనుకొని మరింత ఆహారాన్నివ్వడం జరుగుతుంది. అది శరీరంలో 
క్రొవ్వురూపంలో నిలువజేయబడడంతో పిల్లలు లావెక్కుతారు. 


చిన్నవయస్సులో లావుగా ఉన్నవారు పెద్దవారైన తరువాత కూడా 
లావుగా ఉండే అవకాశం ఎక్కువ. వారు రక్తవుపోటు, గుండెజబ్బులు, 
మధుమేహం వ్యాధులకు తరచుగా గురౌతూ ఉంటారు. 

3. తల్లిపాలు మాత్రమే త్రాగడం వల్ల బరువు పెరగడంలేదు 
- మొదటి ౩-4 నెలలు శిశువు బరువు 'పెరగనళుతే వారు 
ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో లేదో డాక్టరును పొం ప్రదించి 
తేల్చుకోవాలి. శిశువు బరువు మొదటి 4 నెలలలో సరాసరి రోజుకు 20 
[గ్రాములు పెరుగుతుంది. ఇది కొందరి విషయంలో కొంచెం ఎక్కువ, 
తక్కువలు ఉండవచ్చు. బరువు పెరగనటైతే అనేక ఇతర కారణాలతో 
పాటు తల్లిపాలు సరిపోకపోవడం ఒక పొలు సరిపోనప డు పాల 
ఉత్పత్తిని పెంచే మారాలన్నీ ఆలోచించిన తరువాతే డాక్టరు సలహాపై 
ఆహారం గురించి ఆలోచించాలి. బరువు పెరగడం లేదన్న విషయంకూడా 
బరువు క్రమం తప్పకుండా నమోదు చేసిన తరువాతే నిర్ణయించగలము. 

4. ఎప్పుడూ ఆకలితో ఏడుస్తుంది - శిశువు ఏడ్చిన (ప్రతిసారి 
ఆకరితో ఉందనుకోవడం పొరపాటు. శిశువుకు ఆ వయస్సులో తెలిసిన 
ఒకేఒక భాష ఏడ్పు. మూత్రం పోసేముందు, విరేచనం చేసేముందు, 
బట్టలు బిగుతుగా ఉన్నా, చలివేసినా, ఉక్కపోసినా ఇలా ఇంకా అనేకానేక 
కారణాలవల్ల కూడా శిశువు ఏడుస్తుంది. కాని శిశువు ఏ కారణంవల్ల 
ఏడ్చినప్పటికీ నోట్లో 'ఏదైనా ఆహారముంచినక్తైతే (మింగడానికి నోరు 
మూయార్సి వస్తుంది. కాబట్టి ఏడ్పు ఆగిపోతుంది. దీనిని ఆకలి అని 
నిర్ణయించడం తవ్వ. 


నష్టాలు 

1. 4 నెలలకు ముందు శిశువుకు పై ఆహారం ఇచ్చినబుతే తల్లిదగ్గర 
పొలు (తాగడం (క్రమంగా తగ్గించడం వల్ల పాల ఉత్పత్తికి కావలసిన 
ఉత్సేంరణ తగ్గి ఉత్పత్తి తగ్గిపోతుంది. 

2. మొదటి కొద్దివారాలలో శిశువు జీర్ణవ్యవస్థ అలర్జీని కలిగించే పదార్దాలను 
సరిగా ఎదుర్కోలేక పోవడంవల్ల భవిష్యత్తులో అలర్డీ వల్ల "వచ్చే 
వ్యాధులకు గురౌతారు. 

3. గోధుమలతో చేసిన ఆహారాన్ని స్తే అందులో గల 'గూబన్‌ ' అనే 
పదార్హంవల్ల వ్యాధులు రావచ్చు. 

4. ఘనాహారంలో గల కొన్ని పదార్దాలు తల్లిపాలలో గల ఇనుమును 
శరీరానికి అందుబాటులోనికి రాకుండా నివారించడంవల్ల పిల్లలు 
రక్తహీనతకు గురికావచ్చు. 


5. ఆహారం తయారుచేయటం, తినిపించటంలో పరిశుభ్రత గురించి 
పట్టించుకోనబ్టుతే అతిసార వ్యాధికి దారితీయవచ్చు. చిన్నవయస్సులో 
వ్యాధిని తట్టుకొనే శక్తి తక్కువ కాబట్టి ఈ వ్యాధి మరణానికి 
కూడా దారితీయవచ్చు. 


సమతులాహారం 


మానవులు వివిధరకాలైన ఆహారపదార్డాలను తీసుకొన్నప్పటికీ ఏదో 
కదాని పై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. దీనినే ప్రాథమిక ఆహారం 
లేక స్టే పిల్‌ పుడ్‌ అంటారు. మీరేం తింటారు అనగానే మొదట 
స్పురణకు వచ్చే ఆహారం ఇది. దీనిని సమాజంలో మెజారిటీ ప్రజలు 
ఎక్కువసార్డు తీసుకుంటారు. . ఇందులో కార్బో హ్టాడేట్‌, ఎ ఎక్కువగా 
ఉంటాయి. ఖరీదుకూడా తక్కువ. (ప్రాధమికాహారం ఎన్నోరకాలు. ఎవరు 
వీది తీసుకొంటారనేది ఆయా (ప్రజలు నివసించే (ప్రాంతాలపై, జీవన 
విధానంపై ఆధారపడి ఉంటుంది. ఉదా: బియ్యం, గోధుమ, జొన్న, 
రాగులు, దుంపలు. 
ప్రాధమిక ఆహారంగా , కుటుంబమంతా ఉపయోగించేదే పసిపిల్లలకు 
ప్రారంభించడానికి అనువైన (ప్రథమ ఆహారం. ఏ ప్రాధమిక ఆహార పదార్ధం 


నుండైనా మెత్తని, చిక్కని, జావలాంటి ఆహారాన్ని తయారుచేయవచ్చు. 
ఇది మొదట "ప్రారంభించడానికి సరిపోతుంది. కాని పెరుగుతున్న శిశువు 
అవసరాలను ఇది పూర్తిగా తీర్చలేకపోతుంది. అందువల్ల వీటితోపాటు 
ఇతర ఆహారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 

ఏ ఆహారం ఏ విధంగా ఇవ్వాలనే విషయాలు వివరంగా పరిశీలించే 
ముందు ఆహారపదార్థాలు ఎన్నిరకాలు, వాటిలో ఉండే పోషకాహారం 
ఏమిటనే విషయం తెలుసుకోవడం వల్ల శిశువు కిచ్చే ఆహారాన్ని సమతులం 
చేయవచ్చు. 


ఆవోర పదార్దాలను (క్రింది విధంగా విభజించవచ్చు 


ధాన్యాలు (సిరియల్స్‌) 
పప్పుదినుసులు 
మాంసాహారము, కోడిగ్రుడ్డు, చేపలు 
ఆకుకూరలు, కూరగాయలు 
నూనెలు, (క్రొవ్వుపదార్జాలు 
పళ్లు 
1. ధాన్యాలుః ఇవి నున ఆహారంలో ప్రధాన భాగం. ఈ ఆహారంలో 
విటమిన్లు, ఖనిజలవణాలు తక్కువ. అందువల్ల వీటిని ఇతర ఆహారంతో 
కలిపి తీసుకోవాలి. బియ్యం, గోధుమలలో కాల్షియం తక్కువ, కాని 
రాగులలో కాల్షియం, ఇనుము ఎక్కువ బాగా పాలి ష్‌చేసిన బియ్యంలో 
బి. కొం సెక్‌ సై విటమిన్లు తక్కువ. 

ఉదా: బియ్యం, గోధుమ, జొన్నలు, రాగులు, సజ్జలు 

2. పప ఎలు: కందిపప్పు, శనగపవ్వు 'పెసరపప J, మినప్పప్యు, 
చిక్కుళ్లు. ఇవి ఎక్కువ పోషకాహారవిలువలు కలిగి ఉంటాయి. ప్రోటీన్‌ 
అనే పదార్థం సిరియల్‌ లో కన్నా ఎక్కువ. వీటిని ధాన్యాహారంతో కలిపి 
తీసుకొన్న స్టైలే దాదాపు పోషక విలువలు మాంసాహారానికి సమానం. 
శిశువుకు అయిష్టం కలగకుండా ఉండడానికి వీటిని ఇతర ఆహార పదార్జాలతో 
కలిఫి ఇవ్వవచ్చు. 

3. మాంసాహారం, కోడిగ్రుడ్డు: ఇవికూడా ఎక్కువ పోషకాహార 
విలువలు కలిగి ఉన్నప్పటికీ ఖరీదు ఎక్కువ. మాంసాహారంలో ప్రోటీన్లు, 
వినిథ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు మాంసాహారాన్ని 


లలరాసి ల గు గ 


8 


చిన్నచిన్న ముక్కలు చేసి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉడికించాలి. 
చేపల విషయంలో ముళ్లులేకుండా జాగ్రత్తపడాలి. 

జంతువుల కాలేయంలో విటమిన్‌ .ఎ, విటమిన్‌ .బి ఎక్కువగా ఉంటుంది. 

4. ఆకుకూరలు, కూరగాయలు: పాలకూర, గోంగూర, తోటకూర, 
మెంతికూర, బచ్చలి. ఇవి ఎంత ముదురు రంగు కలిగిఉంటు అంత 
ఎక్కువ ఆహార విలువలను కలిగి ఉంటాయి. వాటిలో రక్తం తయారు 
కావడానికి అవసరమయ్యే ఇనుము, విటమిన్‌.ఎ, మలబద్దకాన్ని నివారించే 
నారపదార్హం ఎక్కువగా ఉంటాయి. పాలకూర, మెంతికూరలో కాల్షియం 
ఎక్కువ. 

5, నూనెలు, (కొవ్వు పదార్దాలు: పల్లినూనె, కొబ్బరినూనె, 
పామ్‌ఆయిల్‌, పొద్దుతిరుగుడు పువ్వు, నెయ్యి. ఇవి శక్తినిచేకూార్చే 
ఆహారవదార్డాలు. వీటిని ఇతర ఆహారపదార్దాలతో కలిపి _ఇవ్వుడంవల్ల 
రుచికరంగా, మెత్తగా (మింగడానికి అనువుగా ఉంటాయి. 

6. పళ్లు; పళ్లను మెత్తగా చేసి లేదా రసంగా ఇవ్వవచ్చు. వీటిలో 
విటమిన్‌.సి ఎక్కువ. ఎండిన పళ్ళలో ఇనుము కూడా ఎక్కువగా 
ఉంటుంది. మామిడిలో విటమిన్‌.ఎ ఎక్కువ. 

పళ్లను ఉడికించకుండా తినవచ్చు. ఉదా: అరటి, మామిడి, సీతాఫలం, 
నారింజ, బత్తాయి, బొప్పాయి, పనస, పైనాపిల్‌, ఆపిల్‌. 

ప్రతి ఆవోర పదార్హం శ్రేష్టత దానిలో ఉండే వివిధ పోషకాహార 
పదార్థాల ప్రై ఆధారపడి ఉంటుంది. అవి: 

1. ప్రోటీన్లు (మాంసకృత్తులు) 
కార్బో హై[డేట్స్‌ (పిండి పదార్థం) 
ఫాట్స్‌ (క్రొవ్వువదార్దం) 
విటమిన్లు 
మినరల్స్‌ (ఖనిజలవణాలు) 


1. ప్రోటీన్లు: మన శరీర నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించేవి 
ప్రోటీన్లు. ఎముకలు, కండరాలు, రక్తం ప్రోటీన్‌తో నిర్మితమైనవే. ఈ 
కారణంగానే వీటిని 'బిల్రింగ్‌ బ్లాక్‌, సో అంటారు. 

పిల్లలు నిరంతరం పెరుగుతూ ఉంటారు కాబట్టి వారి ఆహారంలో 
ఇది (ప్రధానమైనది. షాలు, మాంసము, కోడిగ్రుడ్డు, పప్పులో ప్రోటీన్లు 
ఎక్కువ. 


SIE లట 


2, కార్బో హై డేట్లు: బియ్యం, గోధుమ, జొన్నలలో కార్బో ష్టాడేట్టు 
ఎక్కువ. చక్కెర, గ్లూకోజ్‌, తేనెలో కార్బో ప్టాడేట్లు తప్ప దాదాపు 
మరే పదార్హమూ ఉండదు. దుంపకూరలు, అరటిపండులో కూడా 
కార్బో ప్తాడేట్టు ఎక్కువ. 

3. క్రొవ్వు పదార్దాలు: కార్బో హైడేట్సొ, ప్రోటీన్స్‌తో పోల్చితే 
కొవ్వు పదార్థాలలో శక్తి (కాలరీలు) రెండింతలు ఎక్కువ. మన అవసరానికి 
మించిన ఆహారాన్ని తీసుకుంటే అది శరీరంలో క్రొవ్వురూపంలో నిలువ 
చేయబడటంవల్ల లావుగా కనిపిస్తాము. 

4. విటమిన్లు: ఇవి అనేక ఆహార పదార్థాలలో చాలా తక్కువ 
పరిమాణంలో ఉంటాయి. మనకు వీటి అవసరంకూడా కొద్ది మొత్తంలో. 
విటమిన్లు మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. లేనస్లతే వివిధ 
విటమిన్ల లోపంవల్ల ఏర్పడే వ్యాధులు కనిపిస్తాయి. = 


ముఖ్యమైన విటమిన్లు 


1. విటమిన్‌.౨ * ఇది చేపల కాలేయంలో, ఇతర మాంసాహారం, 
బొప్పాయి, మామిడిపండు, కారట్‌, పాలకూర, పాలు, పెరుగు, 
కోడి[గ్రుడ్డలో ఎక్కువ. 

ధా 

ఇది శరీరంలో లోపించిన స్టైతే మొదట రేచీకటి, క్రమంగా మొత్తం 
చూపుకూడ పోవచ్చు. 

2. బి. కాంప్లెక్స్‌ : వీటిలో ముఖ్యమైనవి బి1, బిర, బి12. ఇవి 
పాలు, (గుడ్డు, పప _దినుసులలో ఎక్కువ. 

ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, ర్తక్తం తయారీకి ఎంతో 
ముఖ్యమైనవి. 

3. విటమిన్‌.సి : ఇది నిమ్మ, ఉసిరి, దానిమ్మపళ్ళలో ఎక్కువగా 
ఉంటుంది. ఇది చర్మం, క్రింది పార గట్టుగా ఉండడానికి, దంతాలు, 
ఎముకల ఆరోగ్యానికి కూడా అవసరం. 

4. విటమిన్‌.డీ : ఇది పాలు, మాంసాహారంలో ఎక్కువ. ఈ 
విటమిన్‌ ఎముకలు, దంతాల పెరుగుదల, ఆరోగ్యానికి అవసరం. 

5. ఖనిజ లవణాలు : వీటిలో ముఖ్యమైనవి కాల్షియం, జింక్‌, 
ఫాస్పరస్‌, మెగ్నీషియం. ఇవి ఎముకల, దంతాల అభివృద్ధికి అవసరం. 


10 


పాలు, మాంసాహారంలో ఇవి ఎక్కువ. రాగులలో కాల్షియం ఎక్కువగా 
ఉంటుంది. 

6. ఇనుము : శరీరంలో ఆక్సీజన్‌ ను ఊపిరితిత్తులనుండి ఇతర శరీర 
భాగాలకు చేర వేయడంలో రక్తంలో ఒక ముఖ్య భాగంగా సహకరిస్తుంది. 
దీనివల్లనే రక్తానికి ఎర్రరంగు వస్తుంది. శరీరంలో ఇది తగ్గినప్పుడు 
పాలిపోయినట్లు తెల్లగా కనిపిస్తారు. ఇనుము ఆకుకూరలలో ఎక్కువ. 


(పథమ ఆహారం ప్రా 





ప్రథమ ఆహారం నమలనవసరం లేకుండా చప్పని, మెత్తని జావలొ 
(మింగడానికి అనువుగా ఉండాలి. కొంచెం వేడిగా ఉంటే మెత్తగా ఉండి 
థినడానికి బాగా ఉంటుంది. ఇది మరీ నీరుగా గాని మరీ చిక్కగా 
గాని ఉండరాదు. 

9 నెలల వయస్సు వరకు తల్లిపాలు (త్రాగిన గంటు, గంటన్నర 
తరువాత మాత్రమే అదనపు ఆహారం ఇవ్వాలి. అప్పటివరకు తల్లిపాలదే 
ప్రాధాన్యత. 





పటం - 2 


ఉదా: దోరగా వేపిన బియ్యం పొడిని పాలతో ఉడికించిన జావ. 
రాగులతో చేసిన జావ. సగ్గుబియ్యం జొవ. వీటికి కొద్ది నేయి కలిపి 
ఇవ్వవచ్చు. మొదట ప్రారంభించడానికి పళ్ళరసాలు, పాలలో కలిపిన 
బిస్కెట్లు కూడా మంచివి. 

మొదట్లో రోజుకు ఒకసారి అరచెంచా ఇవ్వడం ప్రారంభించి, ప్రతి 
5-7 రోజులకొకసారి క్రమంగా ఒక చెంచా చొప్పున పెంచుతూ 


11 


ఉండాలి. కొద్ది రోజుల తరువాత శిశువు ఇష్టాన్ని బట్టి రోజుకు 3-4 
గరిటెలు తినే స్టాయికి వస్తారు. 


ప్రారంభించిన ఒకటి రెండు వారాలకు శిశువు ఆహారం తీసుకోవడం 
నేర్చుకొని దానిపై ఇష్టాన్ని చూపగలుగుతుంది. ఈ సమయంలో రెండవ 
ఆహార పదార్జాన్ని మొదటి దానితో కలిపి గాని విడిగా కాని ఇవ్వాలి. 


ఉదా: నాలుగు భాగాల బియ్యం, ఒక భాగం పప్పూ కలిపి దోరగా 
నేయితో వేయించి పొడిచేసిన మిశ్రమాన్ని పాలలో ఉడికించి తినిపించవచ్చు. 

ఇంకొన్ని రోజుల తరువాత ఇడ్లీ, వడ, అన్నం, పప J నెయ్యిలాంటివి 
ఇవ్వవచ్చు. పిల్లలకు 6-9 నెలల వయస్సులో తల్లిపాలకు అదనంగా కనీసం 
రోజుకు 4 సార్లు పై ఆహారం ఇవ్వాలి. ఈ మధ్య సమయంలో 
అరటిపండు, బిస్కెట్లు, వళ్ళరసం ఇవ్వవచ్చు. ఈ వయస్సులో పిల్లలు 
మనవలె రోజుకు 3 సార్లు గాకుండా (ప్రతి ౩ గంటల కొకసారి ఏదో 
ఒక ఆహారం తీసుకోవాలి. 





పటం - 3 


పిల్లలు తమంతట తాము చేతులతో తివడానికి ప్రయత్నించినప్పుడు 
వారిని ప్రోత్సహించాలేగాని ఆహారాన్ని బలవంతంగా లాగివేయరాదు. 

చప్పరించే వయస్సులో పొడవుగా, సన్నగా ఉండే ఉడికించిన కారట్‌, 
ఆలుగడ్డ ముక్కలు చేతికివ్యారి. 

7వ నెలలో (బెడ్‌ టోస్ట్‌ ముక్కకు వెన్నరాసి ఇచ్చినబ్టుతే దంతాలు 
వచ్చే సమయంలో చిగుళ్ళ దురద తీరడమేగాక, దవడ కండీరాలు కూడా 
అభివద్ధి చెందుతాయి. 

6-7 నెలల వయస్సులో ఉడికించిన కోడిగ్రుడ్డు లోపలి భాగం 
ఇవ్వవచ్చు. తెల్లని పై భాగం సంవత్సరం వయస్సుదాశే వరకు 
ఇవ్వకూడదు. 


12 


శిశువుకు ఆహారం ఇచ్చే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం 
1-3 సం. పిల్లల కడుపు చిన్నగ ఉండడం వల్ల వారు ఒక్కోసారి ఒకటి, 
ఒకటిన్నర కప్పుకన్నా ఎక్కువ ఆహారం తీసుకోలేరు. కాబట్టి వారికి 
ఆహారం తరచుగా, కొంచెం కొంచెం ఇవ్వాలేగాని ఒకేసారి పెద్దవారిలా 
తినాలని బలవంతం చేయరాదు. 


పాలసీసాతో ఘనాహారం 


శిశువుకు ఇచ్చే ఘన ఆహార పదార్థాలను చెంచాతో లేదా చేతితో, 
(దవ ఆహార పదార్జాలను ఉగ్గు గిన్నెతో ఇవ్వాలి. ఇలా కాకుండా కొందరు 
పాలకు కొంచెం పొడి రూపంలో ఉండే పై ఆహారాన్ని కలిపి సీసాతో 
తాగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆహారాన్ని ఇవ్వడం త్వరగా 
ముగించవచ్చేమో గాని చాలా ప్రమాదకరమైన అలవాటు. 


సీసాతో ఘనాహారం త్రాగించడం వల్ల, సీసా ఉపయోగించడం వల్ల 
వచ్చే అనేక వ్యాధులతో పాటు (విరేచనాలు, వాంతులు) చెవిలో చీము, 
దంతాలు పుచ్చి పోవడంలాంటి ఇంకెన్నో నష్టాలున్నాయి. 


సీసా పీక ద్యారా ఆహారం నోట్లోకి రావడానికి అది చాలా పలచగా 
ఉండాలి. మరీ పలచగా ఆహారం ఇచ్చినట్టుయితే దాని పోషకాహార విలువలు 
తగ్గి నాసికరమైన ఆహారంతో కడుపు నిండుతుంది. పీక రంధ్రాలు 
పెద్దవిగా ఉన్నట్టయితే అది త్వరత్వరగా నోట్లోకి వచ్చినప్పడు శిశువు 
దానిని సరిగా మింగలేక పోయినట్టయితే దగ్గువచ్చి వాంతి కావచ్చు. 
ఒకవేళ ఆహారం ఊపిరితిత్తులలోకి (ప్రవేశిస్తే న్యుమోనియాకు దారి 
తీయవచ్చు. 


చేతితోగాని, చెంచాతోగాని తినిపించడం ఆరోగ్యకరమైన మాతా శిశు 
అనుబంధానికి ఎంతో ముఖ్యం. ఇలా తినిపించి నప్పుడున్నంత ఉ|త్రేరణ 
సీసాతో త్రాగించినప్పుడుండదు. శిశువు నోట్లో సీసా ఉంచినట్టుయితే 
దాని పని అది చేసుకుంటూ పోగా, తల్లి పుస్తకం చదవడమో! 
ఇతరులతో మాట్టాడడమో, వేరేపని చేయడమో జరుగుతుంది. దీనివల్ల 
తినిపించేటవ్పుడు శిశువుతో మాట్లాడడం, ముఖంలోకి చూడడం, 
శబ్దాలు చేయడం లేకపోవడం వల్ల శిశువు మానసికాభివృద్దికి కావలసి 
ఉత్రేరణ కొరవడి శిశువు భవిష్యత్తుపై కొంత ప్రభావం చూపుతుంది. 





13 


సీసాతో ఆహారం త్రాగించడం వల్ల శిశువు పెరుగుదల, అభివృద్దిలో 
ముఖ్య దశలైన చప్పరించడం, కొరకడం, నమలడం సరియైన సమయంలో 
అలవాటు కావు. దీనివల్ల పిల్లలు పెద్దవారైనాక మనం తినే ఆహారం 
తీసుకోవడానికి అయిష్టత చూపుతారు. 


సీసాతో కొద్దిరోజులు త్రాగించి ఆ తరువాత మాన్పించడానికి 
(ప్రయత్నించినప్పుడు, దురలవాటుకు బానిసై పోవడం వల్ల శిశువు 
మార్పును ఇష్టపడక ప్రతి ఘటిస్తుంది. 

సీసాతో పాలు త్రాగించడమే తప్ప. దానిలో పై ఆహారం వేసి 
(తాగించడం పెద్ద తప AG 


ఉప్పు * శిశువుకు తినిపించే ఏ ఆహారంలోనూ ఉప్పు కలపరాదు. 
పై ఆహారంలో ఉప్పు కలవడం నల్ల దాహం పెరిగి, ఎక్కువగా నీరు 
త్రాగడం వల్ల ఆకరి తగ్గిపోతుంది. "చిన్న వయస్సునుండే ఉప్ప ఇవ్వడం 
(ప్రారంభిస్తే “భవిష్యత్తులో ర్రక్తపు పోటు వచ్చే అవకాశం కూడ ఎక్కువ, 

ఉప్పూ కలిపిన ఆహారం ఇవ్వడం వల్ల దాహం వేసినప పడు ఎక్కువ 
కాలరీలు ఉన్న (దవ పదార్దాలు ఇచ్చినట్టయితే స్టూలకాయం రావచ్చు. 

సై ఆహారం 4 నెలలకు ముందు ప్రారంభిస్తే శరీరంలో లవణాల 
పరిమాణం పెరుగుతుంది. అందువల్ల 4 నెలలకు ముందు పై ఆహారం 
ప్రారంభించరాదు. అదే విధంగా త్ర ప బిస్కట్టు కూడ ఒక సంవత్సరం 
వయస్సుకు ముందు ఇవ్వరాదు. 


చక్కెర : శిశువుకు తినిపించే ఆహారానికి ఉప్పువలెనే చక్కర, గ్లూకోజ్‌ 
కలపరాదు. ఇలా కలపడం వల్ల చిన్న వయస్సు నుండే ప్రతి ఆహారం “తీపిగా 
తీసుకొనే దురలవాటు ప్రారంభమౌతుంది. తీపి పదార్దాలు మితిమీరి, 
తరచుగా తినడంతో అవి నోట్లో బాక్టీరియా చర్యవల్ల ఆమ్లాలుగా మారి 
దంతాలను నాశనం చేస్తాయి. “ఒకసారి తీపి పదార్థాలకు అలవాటు పడితే 
మిగతా ఆహార పదార్థాల పై ఆసక్తి చూపించరు. 

చాక్లెట్టు, జెమ్స్‌, పిష్పరమెంట్టు తినడం వల్ల కూడా అవి దంతాలలో 
చిక్కుకొని పోయి దంతవినాశనానికి దారి తీస్తుంది. చిన్న పిల్లలకు 
నోరు శుభ్రంగా పుక్కిలించి ఉమ్మి వేయడం చేతకాదు కాబట్టి వాటిని 
ఇవ్వడం మంచిది కాదు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి ఇచ్చినా తిన్నవెంటనే 
నీరు శ్రాగిస్తే నోరు శుభ్రంగా ఉంటుంది. 


14 





పటం -- 4 


పళ్ళరసాలు పులువుగా ఉండి, త్రాగడం ఇష్టం లేనట్టయితే వాటికి 
కొంచెం నీళ్ళుగాని, పాలుగాని కలిపి ఇవ్వాలేగాని గూకోజ్‌, చెక్కెర 
కలవరాదు. 


ఫలాలలో, కూరగాయలలో ఉండే సహజమైన చక్కెర పదార్దాలు 
శిశువు అవసరాలను  తీర్చగలుగుతాయి. 


మసాలాలు : చిన్న పిల్లలకు మసాలాలు ఎక్కువగా చేసిన ఆహారం 
ఇచ్చినట్టయితే ఆ ఘాటువల్ల వారికి అవి రుచించక కళ్ళలో నీరు 
కారడం, నోటిమంట, వాంతి చేసుకోవడం జరగవచ్చు. 


ఒకవేళ ఆ ఆహారం తీసుకొన్నా దానివల్ల కడుపులో మంట, నొప్పి, 
విరేచనాలు కావచ్చు. అందువల్ల పెద్దలకు వండిన ఆహారం బాగా ఉడికిన 
తరువాత మసాలాలు వేయకముందే పిల్లలకోసం కొంచెం (ప్రత్యేకంగా 
తీసి ఉంచాలి. 


తిరస్కరణ 


ఆహారం ప్రారంభించినప ఎడు శిశువు ఈ నూతన అనుభవాన్ని 
ఆహ్వానించి ఆనందిస్తుంది. కొద్దిమంది మాత్రం మొదట పదేపదే 
తిరస్కరిస్తూ, బలవంతం చేసిన జ్ఞైతే వాంతి చేసుకొంటారు. ఇది 
అందోళన చెందాల్సిన విషయమేమీ కాదు. ఇలాంటప పడు తల్లికి మరింత 
సహనం, నేర్పు అవసరం. వారు తమ (ప్రయత్నాన్ని కొనసాగించాలే 
తప్ప బలవంతం చేసే దశకు చేరనివ్వరాదు. 


15 


మొదట అయిష్టత చూపి వాంతి చేసినప డు వెంటనే (ప్రయత్నం 
మానివేసి తల్లిపాలు త్రాగించాలి. తిరిగి 5 లేక 7 రోజుల తరువాత 
మరొక సారి ప్రయత్నించి చూడాలి. కొందరు శిశువులు మొదట 
అయిష్టత చూపినప్పటికి కొంచెం సేపు తల్లి పాలు త్రాగించి మధ్యలో 
ఆహారం ఇస్తే తినడానికి ఆసక్తి చూపుతారు. 

ఒక ఆహారం పై పదే పదే నిరాస్తక్తి చూపినప్పుడు దానిని 
తాత్కాలికంగా మానివేసి మరొకదానిని ప్రయత్నించాలి. పెద్దల వలెనే 
కొందరు శిశువులకు కూడా కొన్ని ప్రత్యేక రుచులు బాగా నచ్చుతాయి. 
అదే విధంగా కొన్నినచ్చవు. 


కొందరు శిశువులు దినచర్యలో ఏమాత్రం మార్పు వచ్చినా సహించరు. 
ఇలాంటివారు ఆహార విషయంలో మార్పును కూడా వెంటనే ఇష్టపడరు. 
కాని క్రమంగా సర్దుకు పోతారు. 

మరికొందరు ఆహార పదార్దాలను ఒక దాని తరువాత ఒకటి వెంట 
వెంటనే మారుస్తూ పోతుంటే కూడా క్రొత్త వాటిని తిరస్కరిస్తూ 
ఉంటారు. తల్లికి ఆత్మవిశ్వాసం లోపించి, సృజనాత్మకత లేని సందర్భా లలో 
కూడా పిల్లలు పై ఆహారం విషయంలో ఇబ్బంది పెడ్తుంటారు. ఇలాంటి 
స్త్రీలకు ప్రోత్సాహం, సలహా, సహాయం అవసరం. 

ఆహారం ప్రారంభించడం 9 నెలలకన్నా ఎక్కువ ఆలస్యం చేసినా 
కూడా ఈ సమస్య ఎదురౌతుంది. 


ఇంకొందరు పై కారణాలేవీ లేకున్నా ఆహారాన్ని తిరస్కరిస్తారు. ఇది 
వారి సహజ లక్షణం. కాలక్రమేణా మార్పుకోసం ఎదురుచూస్తూ వారు 
కోరినంత, కోరినప్పుడు, కోరినవి ఇవ్వాలే తప్ప ముక్కుమూసి, కాళ్ళు 
చేతులు విరిచి పట్టుకొని బలవంతంగా తినిపించడానికి ప్రయత్నిస్తే శిశువుకు 
(క్రమంగా అవోరంపై అసక్తి తగ్గి భవిష్యత్తులో ఆహారాన్ని చూడగానే ఏడ్చు 
(ప్రారంభించడమో, వాంతి చేయడమో చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. 


మిశమాహారం 


చిన్న పిల్లలు తినే ఆహారంలో ఈ [కింది ఆహార వదార్జాలన్నీ రోజు 
మొత్తంలో ఏదో ఒకసారి ఉంటే దానిని సమతలాహారంగా పరిగణించవచ్చు. 


16 


ప్రాథమికాహారం, పప్పు 

మాంసాహారం, ఆకుకూరలు, కూరగాయలు 

పళ్ళు, నెయ్యి, నూనెలు 
పై వన్నీ ఒకేసారి ఇవ్వడం సాధ్యంకాదు కాబట్టి వాటిని వివిధ 
మిశ్రమాలుగా రోజుకు అనేక సార్హు ఇవ్వవచ్చు. అంతే కాకుండా వివిధ 
ఆహార పదార్దాలను రకరకాలుగా కలిపి ఇవ్వడంవల్ల వాటిలో ఉండే వివిధ 
పోషక పదార్దాలు పిల్లలకు లభించడమే కాకుండా, వారికి మనం తినే 
ఆహార పదార్దాల రుచి కూడా తెలుస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో కొన్ని 
ఆహార పదార్దాలను తినకుండా మారాం సే అవకాశం చాలా వరకు 
తగ్గుతుంది. 

మిశ్రమాహారంలోని రెండవ, మూడవ ఆహార పదార్దాన్ని ప్రాథమికా 

హారంలో కలిపిగాని, వేర్వేరుగాగాని వండి ఇవ్వవచ్చు. 


ద్వి మిశ్రమాహారం: ఇందులో ప్రాథమికాహారంతో పొటు మరొక ఆహార 
పదార్హముంటుంది. 

1. (ప్రాథమికాహారం, పప్పు, 

2. ప్రాథమికాహారం, ఆకుకూరలు, కూరగాయలు 

3. (ప్రాథమికాహారం, మాంసాహారం 


(త్రి మిశ్రమాహారం: ఇందులో |ప్రాథమికాహారంతో పాటు ఇంకా రెండు 
ఆహార పదార్థాలుంటాయి. 

1. ప్రాథమికాహారం, పప్పు, ఆకుకూరలు 

2 ప్రాథమికాహారం, పప్పు, మాంసాహారం 

3. (పాథమికాహారం, ఆకుకూరలు, మాంసాహారం 


చతుర్మి శ్రమాహారం: ఇది అన్నింటికన్నా ఎక్కువ పోషకాహార విలువలు 
కలిగి ఉంటుంది. ఆహారంలో ఉండాల్సిన 4 ప్రధాన పదార్దాలు ఇందులో 
ఉంటాయి. 

ఉదా: అన్నం, పప Ar మాంసం, ఆకుకూరలు. 

3-4 పదార్దాల మిశ్రమాహారం ఖరీదు ఎక్కువనిపిస్తే ఒకే సమయంలో 
అని ఇవా?లిిన అవసరం లేదు. పిల్లలు వివిధ రకాలెన ది; మి|శమ లేదా 
Murs తీసుకొంటే సరిపోతుంది. స 


17 


మిశ్రమాహారంలో ఎన్ని వదార్జాలున్నప్పటికీ నేయిగాని, నూనెగాని 
వేసి తినిపిస్తే దాని పోషకాహార విలువలు పెరగడమే గాక తినడానికి 
రుచిగా, మెత్తగా ఉంటుంది. 


వంట ఐధానం 


మనం ఎంత కష్టపడి నాణ్యమైన ఆహార పదార్థాలను తచ్చినప్పటికీ 
భుజించే ఆహార పదార్జాలనుండి ఎక్కువ పోషక విలువలను రాబట్టాలంటే 
సరియైన పద్ధతిలో ఆహారం వండడం ఎంతో ముఖ్యం. 


వంటవల్ల ఆహారానికి మంచి రుచి, వాసన వచ్చి జీర్ణరసాలు బాగా 
(సవించడానికి సహకరించడమే గాకుండా చూపుకు ఆకర్షణీయంగా 
ఉంటుంది. 

వండుతున్నప్పుడు వచ్చే ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు నశించి వ్యాధులు 
వ్యాపించకుండా ఉంటాయి. 

గట్ట పదార్థాలు వంటవల్ల ' మెత్తబడి, నమలడానికి, మింగడానికి 
సులువుగా ఉంటుంది. 


ఒకే ఆహారపదార్జాం నుండి వివిధ రకాలైన వంటలు చేసుకోవచ్చు. 


వంటల్లో రకాలు: వ్యక్తిగత అలవౌట్లు,కుటుంబాచారాలు, ఆహారపదార్థాలను 
బట్టి వంటల్లో అనేక రకాలు వుంటాయి. పిల్లల ఆహార విషయానికి 
సంబంధించినంత వరకు ముఖ్యమైనవి. - 


ఉడికించడం: అవసరానికన్నా ఎక్కువ సేవు , ఉడికించడం వల్ల 
ఆహార వదార్జాలలోని పోషక విలువలు నశించే అవకాశం ఈ విధానంలో 
ఉంటుంది. ఉడికించిన తరువాత మిగిలిన నీటిని వృధా చేయకుండా 
చారు, రసం, సాంబారు లేదా ఇతర (ద్రవ ఆహార పదార్దాలను తయారు 
చేయడానికి వినియోగించుకోవచ్చు. 


క్‌ . a టే 
స్రమింగ్‌ వ ఈ విధానంలో పోషక విలువల నష్టం తక్కువ. 


పైవి నూనె తగినంత వేడికి వచ్చిన తరువాతనే ఆహార పదార్దాలను 
అం వేయాలి. సరిపోయేంత నూనె మాత్రమే ఉపయోగించాలే తప్ప 
నూనెతో పాత్ర నింపరాదు. అదే నూనెను పదే పదే ఉపయోగించడం 
మంచిది కాదు. 


18 


వంట విషయంలో గుర్తించుకోవాల్సిన 
కొన్ని ముఖ్య విషయాలు 





రిఫ్రిజిరేటర్‌ లాంటి వసతులు లేనప్పుడు తాజాగా ఉండే కూరగాయలను 
వండుకోవాలి. 

కూరగాయలన్నింటిని శుభ్రంగా కడిగిన తరువాతే వండాలి. లేనట్టయితే 
సూక క్ష జీవుల వల్ల అంటువ్యాధులు రావచ్చు. 

ఏ ఆహార పదార్థాలైనా వంటకు ముందు ఎక్కువ సేపు నీటిలో 
నానబెట్టరాదు. దీనివల్ల "ఖనిజ లవణాలు, విటమిన్లు నీటిలో కరిగిపోయి 
వృధా “అవుతాయి. 

కూరగాయల పై పొరను సాధ్యమైనంత తక్కువ తీసివేయాలి. దీనిలో 
విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. నాధ్యమైనంత వరకు 
ఉడికించిన తరవాతే పె పొర తీసివేయాలి. ఈ విధానం నల్ల పోషక 
విలునలు వృధా కాకుండా ఆహార పదార్హంలోకి ప్రవేశిస్తాయి. 

కాయగూరలను పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి. వీలుంటే తరగకుండా 
అలొగే వండాలి. 

దుంపకూరలపై ఉండే ఆకుపచ్చని ఆకులను పారవేయరాదు. ఉదా: 
కారట్‌, రాడిష్‌ బీట్‌రూట్‌. వీటిలో పోషక పదార్దాలు ఎక్కువ. 

ఆకుకూరలను నీరు మరిగిన తరువాత మాత్రమే పాత్రలో వేసి, 
మూత ఉంచి ఉడికించాలి. 

కూరగాయలను సాధ్యమైనంత తక్కువ నీటిలో, తక్కువ సమయంలో 
ఉడికించాలి. 

ఆహారాన్ని తినేముందు వండుకోవాలి. వండి నిలువ చేసిన దానిని 
పదే వదే వేడి చేయడం వల్ల విటమిన్లు తగ్గి రుచి పోతుంది. 

ళం వండే ముందు బియ్యాన్ని కొద్ది నీటితోనే కడగాలి తప్ప 
ఎక్కువ సేపు నీటిలో నానబెట్టురాదు.. గంజిరాకుండా అవసరమైనన్ని 
నీటిలోనే ఉడికించాలి. లేన టైతే పోషక పదార్దాలు గంజిలో కలిసిపోతాయి. 
టొమాటో, కుకుంబర్‌, జ్‌5ట్‌, దోసకాయను వండకుండా కూడా 
భుజించవచ్చు. దీనివల్ల పోషక పదార్దాల నష్టం ఉండదు. కాని వీటిపై 
చెత్త, మట్టి, సూక్ష్మక్రిములు లేకుండా శుభ్రంగా కడగాలి, 


19 


శిశువుకు ఆహారం ఇచ్చే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం 
1-3 సం. పిల్లల కడుపు చిన్నగ ఉండడం వల్ల వారు ఒక్కొసారి ఒకటి, 
ఒకటిన్నర కప్పకన్నా ఎక్కువ ఆహారం తీసుకోలేరు. కాబట్టి వారికి 
ఆహారం తరచుగా, కొంచెం కొంచెం ఇవ్యాలేగాని ఒకేసారి పెద్దవారిలా . 
తినాలని బలవంతం చేయరాదు. 


పాలసీసాతో ఘనాహారం 


శిశువుకు ఇచ్చే ఘన ఆహార పదార్థాలను చెంచాతో లేదా చేతితో, 
దవ ఆహార పదార్దాలను ఉగ్గు గిన్నెతో ఇవ్వాలి. ఇలా కాకుండా కొందరు 
పాలకు కొంచెం పొడి రూపంలో ఉండే పై ఆహారాన్ని కలిపి సీసాతో 


త్రాగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆహారాన్ని ఇవ్వడం త్వరగా 
ముగించవచ్చేమో గాని చాలా (ప్రమాదకరమైన అలవాటు. 


సీసాతో ఘనాహారం త్రాగించడం వల్ల, సీసా ఉపయోగించడం వల్ల 
వచ్చే అనేక వ్యాధులతో పాటు (విరేచనాలు, వాంతులు) చెవిలో చీము, 
దంతాలు పుచ్చి పోవడంలాంటి ఇంకెన్నో నష్టాలున్నాయి. 


సీసా పీక ద్వారా ఆహారం నోట్లోకి రావడానికి అది చాలా పలచగా 
ఉండాలి. మరీ పలచగా ఆహారం ఇచ్చినట్టయితే దాని పోషకాహార విలువలు 
తగ్గి నాసికరమైన ఆహారంతో కడుపు నిండుతుంది. పీక రంధ్రాలు 
పెద్దవిగా ఉన్నట్టయితే అది త్వరత్వరగా నోట్లోకి వచ్చినప్పడు శిశువు 
దానిని సరిగా మింగలేక పోయినట్టయితే దగ్గువచ్చి వాంతి కావచ్చు. 
ఒకవేళ ఆహారం ఊపిరితిత్తులలోకి (ప్రవేశిస్తే న్యుమోనియాకు దారి 
తీయవచ్చు. 

చేతితోగాని, చెంచాతోగాని తినిపించడం ఆరోగ్యకరమైన మాతా శిశు 
అనుబంధానికి ఎంతో ముఖ్యం. ఇలా తినిపించి నప డున్నంత ఉన్చేరణ 
సీసాతో త్రాగించినప్పుడుండదు. శిశువు నోట్లో సీసా ఉంచినట్టుయితే 
దాని పని అది చేసుకుంటూ పోగా, తల్లి పుస్తకం చదవడమో! 
ఇతరులతో మాట్టాడడమో, వేరేపని చేయడమో జరుగుతుంది. దీనివల్ల 
తినిపించేటప్పుడు శిశువుతో మాట్లాడడం, ముఖంలోకి చూడడం, 
శబ్దాలు చేయడం లేకపోవడం వల్ల శిశువు మానసికాభివృద్దికి కావలసి 
ఉ(త్రేరణ కొరవడి శిశువు భవిష్యత్తుపై కొంత (ప్రభావం చూపుతుంది. 





13 


నులవిసర్హన తరువాత ప్రతిసారి చేతులు తప్పకుండా సబ్బుతో 
కడుగుకోవాలి. మనం సాధారణంగా నమ్మినట్టుగా కాకుండా 
గిశువుల మలం పెద్దల మలం కన్నా ప్రమాదకరం. అందువల్ల వారిని 
కూడా మలవిసర్హనకు మరుగుదొడ్డికి తీసుకొని వెళ్ళాలి. వారు 
ఇంట్లో మరే వ్రదేశంలో మలవిసర్హన చేసినా వెంటనే దానిని 
మరుగుదొడ్డికి తరలించి ఆ ప్రదేశాన్ని శుభ్రంచేయాలి. లేనట్టుయితే 
ఈగలు మూగడంతో ఆ ప్రదేశంలో శిశువు ప్రాకడం. వల్ల 
విరేచనాలు కావచ్చు. 


పిల్లలు తరచుగా నోట్లో చేతులు పెట్టుకుంటారు కాబట్టి వారి 
చేతులను (ప్రతి మూడు గంటల కొకసారి మోచేతుల వరకు 
శుభంగా కడగాలి. 


పిల్లల ముఖం రోజుకు 5,6 సార్హు కడగాలి. లేనల్లుతే సొల్లు కారడం 


వల్ల ముఖంపై ఈగలు వాలవచ్చు. స 


2, ఆహారం గురించి జా[గత్తలు: 


ఆహారం తయారు చేయడానికి ముందు వంట పాత్రలన్నీ శుభ్రంగా 
కడగాలి. 

కత్తిపీట, కటింగ్‌ టేబుల్‌ ఉపయోగించిన తరువాత సబ్బునీటితో 
కడిగి ఆరబెట్టాలి. 

వంటింట్లో చెత్తాచెదారం కుప్పలుగా "పేరుకొని పోకుండా వెంటనే 
చెత్త కుండీలో వేయాలి. 

ఎక్కువ రోజులు నిలువ చేయలేని ఆహారపదార్థాలను అవసరానికి 
మించి ఇంట్లో ఉంచరాదు. దీనివల్ల ఆహారంలోని పోషక పదార్దాలు 
తగ్గిపోతాయి. మామూలుగా గిన్నెలో ఉడికించే బదులు కుక్కర్‌ 
ఉపయోగించిన మ్టైతే విటమిన్లు, ఖనిజ లవణాల వృధా తగ్గించవచ్చు. 
పరిశుభ్రమైన మూతలున్న వంటపాత్రలనే ఉపయోగించాలి. 
వండిన ఆహారం చల్లగా ఉండి, గారి ధారాళంగా వచ్చే ప్రదేశంలోనే 
భద్రపరచాలి. 


పురుగుల మందులు, సబ్బు పొడులు, ఇతర రసాయనిక పదార్థాల 
పేర్లు (బాసిన డబ్బాలో ఉంచి ఆహార వదార్జాలకు దూరంగా 
ఉంచాలి, 


21 





పటం -- 6 


అ ఆహారాన్ని ముఖ్యంగా మాంసం, (గ్రుడ్డు బాగా ఉడికించిన తరువాతే 
పిల్లలకి ఇవ్వాలి. 

క్షుప్త్రంగా ఆహార విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు: 
వండిన (COOCKED) 

పరిశుభమైనది (CLEAN) 

మూతలుంచిన (COVERED) పాత్రలో 

చల్లని (౧0౦1) ప్రదేశంలో భద్రపరచాలి. 


ఘనాహారం ప్రారంభించాక (క్రమంగా వివిధ ఆహార పదార్థాలు పిల్లలకు 
ఇవ్వడం వల్ల తినే ఆహారం సులభంగా తినగలరు. ఇది బజారు సరుకు 
తినిపించిన బ్టుతే జరగదు. 


hh ల సు = 


22 


బజార్లో అమ్మే ఆహారంలో ఉప Af చెక్కర, కార్బో హై డేట్లు ఎక్కువగా 
ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య పై పదార్దాల పరిమాణం తగ్గిచడానికి 
ప్రయత్నాలు జరిగాయి. ఐనా కూడా వీటిని పిల్లలకు ఇవ్వడం మంచిది 


కొదు. 

వీటితోపాటు అంతంతే ఉండే మధ్య తరగతి కుటుంబాలపై ఇది 
మోయలేని భారం కావచ్చు. 

శిశువుకు ఇచ్చే ఆహారాన్ని ఇంటివద్దనే తయారు చేసి ఇవ్వడం వల్ల 
వృధాఖర్చు తగ్గడమే కాకుండా తాజాగా ఉండి, ఆయా ఆహారపదార్జాల 
సహాజరంగు, రుచి, వాసనలు శిశువుకు లభించే అవకాశం దక్కుతుంది. 
బజార్లో లభించేవి చిన్న వయస్సునుండే ఇవ్వడమంశు శిశువును 
సహజత్వానికి దూరంగా, కృత్రిమ జీవితానికి దగ్గరజేయడమే అవుతుంది. 


పిల్లలను పెంచి పెద్ద చేయడం తల్లిదండ్రుల బాధ్యతలలో ఒకటి. 
ఇది ఎంతో నైపుణ్యం, వ్యయ, ప్రయాసలతో కూడుకున్నది. ఆహారం 
ప్రారంభించే వయస్సు శిశువు అభివృద్ధి దిశలో ఒక ముఖ్యమైన మైలురాయి. 
ఈసమయంలో ఇచ్చే ఆహారం శిశువు భవిష్యత్తుపై ఎంతో ప్రభావం 
చూపుతుంది. 

మధ్య తరగతి కుటుంబాలు అసహజమైన ఆహారంపై ఆధారపడటం 
ఒక ఫ్యాషన్‌ స్టాయికి చేరుకొన్నది. ఇది వారి జీవనస్తాయి, విద్యార్ణతలను 
తెలిపే చిహ్నంగా భావించడం దురదృష్టకరం. డబ్బాలలోని రెడిమేడ్‌ 
అహారం మనం ఇంట్లో తయారు చేసే ఆహారంతో ఏ విధంగానూ 
సరితూగలేదు. 


వాటిలో... 
రంగులు, స్టేవర్డు, ఎమర్సిఫయర్సు, స్టబిలైజర్టు, బ్రీచెస్‌ ఇంకా అనేక 
య రలు = ౧ Se) 
రకాల రసాయన పదార్దాలు కలిసి ఉంటాయి. ఇవి ఆకర్షణీయమైన 
ప్యాకింగులో అప్పటికప్పుడు కలిపి ఇవ్వడానికి సిద్దంగా ఉంటాయి. 
కాబట్ట వాటిని (ప్రజలు ఎంతో ఆనందంగా కొంటున్నారు. 


ఆహారంలో కఠిపే రంగులను నియంత్రించే చట్టాలున్నప్పటికీ ఆ 
పరిధిలోకి రాని ప్రమాదకరమైన అనేక రంగులు కలిపే అవకాశముంది. 
అంతే కాకుండా వివిధ పాశ్చాత్య దేశాలలో నిషేధించిన ఎన్నో రసాయన 
పదార్థాలు అభివృద్ది చెందుతున్న దేశాలలో నిరభ్యంతరంగా ఉపయోగించ 
బడుతున్న వి. 


23 


బజార్లో అమ్మేవి తాజాగా ఉండవు. ఇంట్లో తయారు చేసిన వాటివలె 
సహజమైన రంగు, రుచి, వాసన మచ్చుకైన కనిపించవు. 

డబ్బాసరుకు మూత ఉంచి భద్రపరచనబ్లుతే ఆహారంలో బాక్టీరియా, 
ఇతర క్రిమికీటకాలు చేరి విరేచన వ్యాధికి దారి తీయవచ్చు. 


ఇంట్లోనే తయారి 


ఆరవనెలనుండి 1 సం. వయస్సుగల శిశువుకు ప్రతి రోజు 13 గ్రా, 
మాంసకృత్తులు 800 కెలోరీలు అవసరమౌతాయి. కాని తల్లిపాల ద్వారా 
కేవలం 5 గ్రా. మాంసకృత్తులు 300 కెలోరీలు లభించవచ్చు. 

పిల్లలకు అదనంగా కావలసిన మాంసకృత్తులు, కెలోరీలు భర్తీచేయడానికి 
పాలు, మాంసం, చేపలు, (గుడ్డు, పప్ప ధాన్యాల ద్వారా సరఫరా 
చేయవచ్చు లేదా బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, 
మొక్కజొన్న వంటి ధాన్యాలతో బాటు పవ దినుసులు కలిపి ఇవ్వవ్వచ్చు. 

దాదాపు అన్ని ధాన్యాలలో 100 గ్రాములకు 350 కెలోరీలు ఉండగా 
మాంసకృత్తులు బియ్యంలో 7 శాతం, గోధుమలలో 12 శాతం ఉంటాయి. 
జొన్నలు, రాగులు, సజ్జలలో మాంసకృత్తులు 7-12 శాతం ఉంటాయి. 

మన దేశంలో శిశువుకు ఇచ్చే అదనపు ఆహారం సాధారణంగా 
కుటుంబావసరాల కోసం తయారుచేసినవే, కాని ఇది పోషక విలువల 
దృష్ట్యా అసంపూర్షమైనది. దీనివల్ల శిశువు అభివృద్ది, “పెరుగుదల 
కుంటుబడుతుంది. 

శిశువు ఆహారావసరాలను తీర్చడానికి (ప్రత్యేకమైన ఆహారం వారికోసం 
ఇంట్లో తయారు చేయడమే ఉత్తమమైన మార్గం. 

శిశువుల కోసం బజార్లో అమ్మే డబ్బా ఆహారంలో పాలపొడి 
ఉపయోగించబడుతుంది. పాలపొడి ఖరీదు ఎక్కువేగాకుండా తల్లిపాలు 
మానే వయస్సు వచ్చిన పిల్లలకు పాలతో గాని దానికి సంబంధించిన ఇతర 
ఆహారపదార్జాలను తప్పకుండా ఇవ్వాలని నియమం ఏమిలేదు. 

జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌.ఐ.ఎన్‌.) లో జరిపిన పరిశోధనల 
ద్వారా చిన్నపిల్లల ఆహోరపదార్డాలలో 75 శాతం వరకు మాంసకృత్తులు 
పాలకు బదులు ఇతర శాఖాహార పదార్జ్దాలనుండే లభించినప్పటికి ఆహారం 


24 


పోషక విలువల పరిమాణం, (శ్రేషృతలో గణణీయమైన మార్పేమీ రాదని 
తేలింది. అందువల్ల సాధారణంగా మనం ఉపయోగించే పదార్థాలతోనే 
శిశువుల కోసం పౌష్టికాహారాన్ని తయారు చేసి బజారులో కొన్నవాటిలాగే 
వెంటనే బిడ్డకు తినిపించడానికి సిద్దంగా ఉంచుకోవచ్చు. 

అనుబంధాహారం (ప్రారంభించిన 4-6 వారాల తరవాత ఈ (క్రింది 
మిశ్రమాహారాలను ఇంట్లోనే చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. వాటివల్ల శిశువుకు 
తల్లిపాలకు అదనంగా 450-500" కెలోరీలు, 12 గ్రా మాంసకృ 
త్తులు లభిస్తాయి. ఇవి బిడ్డకు రోజు మొత్తం సరిపోయే పరిమాణంలో 
సూఛంఎబడినవి. వీటిని జాతీయ పోషకాహార సంస్థ రూపొందించి 
నిర్రేశించింది. 


సోధుము పాయసం; 


కావలసిన పదార్ధాలు 


గోధుమ రవ్వ 30 గ్రాములు 
బెల్లం 20 (గ్రాములు 
సెసరపప J 25 (గాములు 


రవ్వ, పప్పు, విడివిడిగా ఉడకబెట్టి సగం ఉడికిన తరవాత బెల్లం 
స కలపాలి. రెండూ బాగా ఉడికిన తరువాత కలిపీ బాగా కలియబెట్టి 
పూార్తిగా చల్లబడ కముందు తినిపించాలి. 


సజల పొంగలి: 
జా 


కొవలనిన వదార్జాలు 


సజ్జలు 30 (గ్రాములు 
బెల్లం 25 (గ్రాములు 
మసూర్‌ పవ | 30 గ్రాములు 


సజ్జలు, పప్ప వేయించి, విసిరి రెండింటినీ నీళ్లతో ఉడికించాలి, 
కొంచెం గట్టిపడే దశలో బెల్లంచేసి కలియబెట్టాలి. 


25 


జొన్న పాయసం: 
కావలనిన వదార్జాలు 
జొన్నలు 35 (గాములు 
వేరుశెనగ పప | 10 గ్రాములు 


బెల్లాన్ని నీటిలో కరిగించి, పొడిచేసిన చేరుశెనగపప ఎ కలిపి మిశ్రమాన్ని 
పొయ్యిపై ఉంచాలి. కొంచెం ఉడకబెట్టిన తరువాత ముందే వేయించిన 
జొన్నపొడిని కొంచెం కొంచెం కలుపుతూ బాగా కలియబెల్ట పాయసం 
కొగానే దించాలి. 


బంగాళాదుంప జావః 


కొవలనిన వదార్జాలు 


బంగాళాదుంవలు 50 * (గ్రాములు 
అరటిపండు 25 (గ్రాములు 
బియ్యం పిండి 15 గ్రాములు 
బెల్లం 25 (గ్రాములు 


మెత్తగా ఉడికిన బంగాళాదుంప గుజ్జు, వేయించిన బియ్యంపాొడిని 
కలిపి కొద్దిగా ఉడికించిన తరువాత బెల్లం, అరటిపండు గుజ్జు దీనిలో 
కలిపి కొద్దినిమిషాలు ఉడికించాలి. 


రాగుల హల్వా; 


కావలనిన వదార్జాలు 


రాగులపిండి 30 గ్రాములు 
వేరుశెనగ పప ః 20 గ్రాములు 
పండిన బొప్పాయి 20 గ్రాములు 
బెల్లం 20 (గ్రాములు 


బెల్లం పాకం పట్టిన తరువాత వేయించిన వేరుశెనగ వవ ల పొడి, 
రాగులపిండి కలిపి వచ్చి వాసన పోయేవరకు ఉడికించాలి. తరువాత 
గుజ్జుగా చేసిన బొప్పాయి కలిపి గట్టిగా ఉడకబెట్టి దించాలి. దీనిని నెయ్యి 
రాసిన పళ్ళెంలో పోసి ముక్కలు ముక్కలుగా కోయవచ్చు. 


26 


క్యారెట హల్వాః 


కావలసిన పదార్థాలు 


క్యారెట్‌ 75 (గ్రాములు 
బెల్లం 25 (గాములు 
శెనగపిండి 20 (గ్రాములు 


వేరుశెనగ పవ yf ఫొడి 10 గ్రాములు 
గోధుమ-పప్పూ జావః 

కావలసిన వదార్జాలు 

వేయించిన గోధుమపిండి 25 గ్రాములు 

వేయించిన శెనగపప ‘| పొడి 15 గ్రాములు 

వేయించిన వేరుశెనగ పొడి 10 గ్రాములు 


బెల్లం 35 గ్రాములు 
పాలకూర లేదా బచ్చరికూర 30 గ్రాములు 


గోధుమ, శెనగ, వేరుశెనగలను వేయించి పొడి చేయాలి. బెల్లం 
నీటిలో కలిపి పాకం వచ్చాక పిండి కలిపి బాగా కలియబెట్టాలి. దీనికి 
ఉడికించి గుజ్జుచేసిన ఆకుకూరను కలిపి కొద్దిసేపు ఉడికించాలి, 


సై షల గోధుమ బదులు బియ్యం లేదా సజ్జలు, రాగులు, 
జొన్నలు కలవవచ్చు. 


చిలగడ దుంపల పాయసం: - 


కావలసిన పదార్దాలు 


చిలగడ దుంపలు 30 [గ్రాములు 
వేయించిన వేరుశెనగ పొడి 10 గ్రాములు 
బెల్లం ను ల లర్‌ [గ్రాములు 


పాలకూర లేదా బచ్చలికూర. 30 గ్రాములు " 


గోధుమ, శెనగ, వేరుశెనగలను విడివిడిగా వేయించి పొడిచేయాలి. 
బెల్లం నీటిలో కలిపి పాకం వచ్చాక పిండి కలిపి బెట్టాలి. దీనికి ఉడికించి 
గుజ్జు చేసిన ఆకుకూరను కలిపి కొద్దిసేపు ఉడికించాలి. 


27 


పై వంటకంలో గోధుమ బదులు బియ్యం లేదా సజ్జలు, రాగులు, 
జొన్నలు కలపవచ్చు. 


చిలగడ దుంసల పాయసం; 


కానలనిన వదార్జాలు 


చిలగడ దుంపలు 30 (గ్రాములు 
వేయించిన వేరుశెనగ వవ 10 గ్రాములు 
బెల్లం 20 [గ్రాములు 
పెసరపప్పు 30 గ్రాములు 


చిలగడ దుంపలను, పప్ప పొడిని నీటిలో విడివిడిగా ఉడికించి 
రెంటిని కలిపి, దీనికి వేరుశెనగ వప పొడి, బెల్లం నీరు కలిపి 15 
నిమిషాలు ఉడికించాలి. 


తోటకూర ఉప్మా: 
కావలనన వదార్జాలు 
రవ్వ 55 (గ్రాములు 
తోటకూర 50 గ్రాములు 
మంచినూనె 5 (గ్రాములు 


రవ్వను 5-10 నిమిషాలు వేయించి నూనె మరిగిన తరువాత 
అందులో ఆవాలు, మినపపప్పు, కొబ్బరి, తోటకూర వేసి ఉడకగానే 
రవ్వ పోసి ఉప్మా తయారయ్యేంతవరకు కలియబెట్టాలి. 


ఇడీయప్పం: 


కొవలనీన్‌ వదార్జాలు 


బియ్యపు పిండి 35 గ్రాములు 
గోధుమ పిండి 35 [గ్రాములు 
కొబ్బరి నీళ్ళు 

బెల్లం 15 (గ్రాములు 


పిండిని నీళ్ళతో మెత్తగా కలపాలి. ___ 


28 


ఇడ్డీః 


లర 


కానలసన వదార్జాలు 


బియ్యం 25 (గ్రాములు 
మినప పప అ 10 (గాములు 
వేరుశెనగ పాలు: 


కొవలనిన వదార్జాలు 

ముడుచుకు పోని వేరుశెనగలను 5-10 నిమిషాల పాటు సన్నని 
సెగపై చేయించి వాటి పై పొరను తీసివేసి, గింజలను నీటిలో 2 
గంటలపాటు నానబెట్టాలి. “వీటిని (గైండర్గో చేసి మెత్తగా రుబ్బాలి. దీనికి 
5-6 రెట్లు గోరువెచ్చ నీటిని కలిపి 5 నిమిషాలు బాగా కలియబెట్టాలి. 

పచ్చివాసన పోయేవరకు నీటిని మరగించిన స్ఞైతే 8-10 గంటల వరకు 
చెడిపోకుండా ఉంటాయి. 

ఈ పాలను తోడుపెట్టి పెరుగుకూడా చేయవచ్చు. కాని దీనిని 24 
గంటలలోనే ఉపయోగించాలి. 


నిలువ చేయదగిన ఆహారం 


ఈ క్రింది వంటపదార్జాలను నిలువచేసి అవసరమెనప ఎడల్గా ఉపయో 
గించవచ్చు. వీటిని గారి చారని శుభ్రమైన డబ్బాలో పోసి, వేడిగాలేని 
ప్రదేశంలో భద్రపరచాలి. రోజూ ఉపయోగించడానికి శుభమైన చెంచానే 
ఉపయోగించి, డబ్బా మూత వెంటనే గట్టిగా మూసివేయాలి. 


సజ్జలతో శిశు ఆహారం; 
కావలసిన వదార్జాలు 


పొటుతీసి వేయించిన సజలు ర్‌ గ్రాములు 
ళం జ 


వేయించిన పెసరపవ 1 20 గ్రాములు 
వేయించిన వేరుశెనగలు 10 గ్రాములు 
వేయించిన తెల్ల నువ్వులు 5 (గ్రాములు 
చక్కెర ౨0 [గ్రాములు 


29 


వేయించిన పదార్థాలన్నింటినీ విడివిడిగా పొడిచేసి కలిపి డబ్బాలో 
పోసుకొని అవసరమైనప్పుడల్ద్టా వాడుకోవచ్చు. 


రాగులతో శిశు ఆహారం: 


కావలసిన వదార్జాలు 


వేయించిన రాగులు 45 (గ్రాములు 
వేయించిన శెనగవవ స 10 గ్రాములు 
చక్కెర 30 గ్రాములు 


రాగులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీళ్ళను వంపి రాగులను 
పళ్ళెంలో పోసి తడిగుడ్డ కప్పి మొలకెత్తనివ్వాలి. మొలకెత్తిన తరువాత 
వాటిని ఎండలో ఆరవేసి మంచివాసన వచ్చే వరకు వేయించి పొడిచేసి 
మిగతా పొడులకు కలపాలి. 


పజీనాః 


కావలసిన వదార్జాలు 


వేయించిన సజ్జలు 45 (గ్రాములు 
వేయించిన పెసరవవ పా 10 గ్రాములు 
చక్కెర 30 (గ్రాములు 


"పై వదార్జాలను విడివిడిగా చేయించి పొడిచేసి కలిపి నిలువచేయాలి. 


గహనా; 


కావలసిన వదార్జ్థాలు 


గోధుమలు 35 (గ్రాములు 
వేరుశెనగలు 10 గ్రాములు 
బెల్లం 30 (గ్రాములు 


విడివిడిగా వేయించి, పొడిచేసి కలుపుకోవాలి. 


ఈ వంటకాలలో దేనినైనా కొద్ది వేడినీటిలో కలిపి శిశువుకు 
ఇవ్వవచ్చు. ఈ వంటకాలలో సజ్జలు, రాగులు సూచించబడినవి. 
ఈ రెండు బియ్యం, గోధుమలకన్నా చౌకగా లభించడమేగాక పోషక 


30 


విలువలుకూడా ఎక్కువ. వీటిని వాడటంవల్ల శిశువుకి వివిధ ధాన్యాల 
రుచికూడా తెలుస్తుంది. 

ఇవికాకుండా సంవత్సరం నిండని శిశువుకు మొత్తం కుటుంబానికై 
వండిన ఆహారాన్ని కూడా ఇవ్వవచ్చు. కాని ఇది 100 గ్రాములకు 6-7 
గొముల మాంసకృత్తులను మాత్రమే కలిగి ఉంటుంది. ఈ కొరతను 
భర్తీచేయడానికి శిశువుకు రోజూ ఇచ్చే ఆహారంతో 3-4 టీ స్పూన్లు 
వేయించిన వేరుశెనగ పొడిని కలిపి ఇవ్వాలి. 
బిస్కట్లు: మనలో చాలామంది పిల్లలకు ఏదో చిరుతిండి ఇంట్లో 
చేసినవో, బజారునుండి తెచ్చినవో ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా బిస్కట్లు, 
బెల్లంతో చేసిన చిక్కీ. 

మామూలుగా బజార్లో లభించే బిస్కట్టలో ఎక్కువభాగం తవుడు, 
ప్రమాదకర మైన రంగులు ఉంటాయి. 

బిస్కట్టను పిల్లలు ఇష్టంగా తింటారు కనుక వాటిని ఇంటి వద్దనే 
తక్కువ ఖర్చుతో చేసి ఇవ్వవచ్చు. బజార్లో దొరికే చిస్కట్టకన్నా వీటి 
ఖరీదు నాలుగురెట్లు తక్కువ. తయారుచేయటం కూడా కష్టంతో 
కూడుకున్న పనికాదు. 

ఉప్పు, బేకింగ్‌ పౌడరు తప్ప మిగిలిన పదార్దాలను పొడిచేసి కలపాలి. 
ఈ మిశ్రమాన్ని ఉప్పు, బేకింగ్‌ పౌడరు, వనస్పతితో కలిపి మెత్తని 
ముద్దగాచేసి దాన్ని చపాతిలా వత్తి కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసి 
పళ్ళెంలో ఉంచాలి. ఈ పళ్ళాన్ని వేడెక్కిన ఇసుకతో సగం పైగా 
నింపిన డేగిశాలో ఉంచి దానిపై మూతపెట్టి మూతపై నిష్టలు పోసి 
20 నిమిషాలు ఉంచాలి. 

బిస్కట్లు లేత గోధుమరంగు వచ్చాక వళ్ళాన్ని బయటికి తీయాలి. 
వేరుశెనగ బిస్కట్లు: 

కొవలనిన వదార్జాలు 

వేయించిన వేరుశెనగలు 25 గ్రాములు 

వేయించిన గోధుమపిండి 25 [గ్రాములు 

చక్కెర 20 (గ్రాములు 

బేకింగ్‌ పౌడర్‌ చిటికెడు 

ఉప్పు చిటికెడు 


31 


శెనగపప Ar నువ్వుల బిస్కట్లు: 


కావలసిన వదార్జాలు 
శనగపిండి 

మైదా 

నువ్వులు 

చక్కెర 

వనస్పతి 

బేకింగ్‌ పౌడర్‌ చిటికెడు 


శెనగపప 1] బిస్కట్లు: 


కావలసిన పదార్ధాలు 
శెనగపవ ల 

గోధుమపిండి 

చక్కెర 

వనస్పతి 

ఉప +? చిటికెడు 

బేకింగ్‌ పౌడర్‌ చిటికెడు 


బొబ్బర బిస్కట్లు: 


కానలనన పదార్థాలు 

పొటుతీసిన బొబ్బరపిండి 
రు 

మైదా 

చక్కెర 

వనస్పతి 

ఉప వ చిటికెడు 


బేకింగ్‌ పౌడరు చిటికెడు . 


10 (గ్రాములు 
15 (గ్రాములు 
45 (గ్రాములు 
20 (గ్రాములు 
8 (గ్రాములు 


25 (గాములు 
25 (గ్రాములు 
20 (గ్రాములు 
ర్‌ (గ్రాములు 


25 (గ్రాములు 
25 (గ్రాములు 
20 (గ్రాములు 
ర్‌ (గ్రాములు 


32 


ఉలవల బిస్కట్లు: 
కావలసిన పదార్థాలు 
పొట్టుతీసిన ఉలవల పిండి 25 గ్రాములు 


మైదా 25 (గాములు 
చక్కెర 20 (గ్రాములు 
వనస్పతి ర్‌ గ్రాములు 
ఉప? చిటికెడు 


బేకింగ్‌ పౌడర్‌ చిటికెడు 


అనారోగ్య సమయంలో ఆహారం 





శిశువు జబ్బు వడినప్పుడు వారి పెరుగుదలలో లోపం రాకుండా 
జా గ్రత్తపడడం. తల్లిదండ్రుల శిశు సంరక్షణ నైపుణ్యంలో ఒక ముఖ్యభాగం. 
అంటువ్యాధులకు ఆహారలోపాలు తోడైతే పిల్లల శారీరక, మానసికాభివృద్ది 
కుంటుపడుతుంది. 


అనారోగ్య సమయంలో ఆకరి బాగా తగ్గిపోతుంది. కొందరికి 
వాంతులుకూడా అవుతాయి. దీనివల్ల పిల్లలు తీసుకునే ఆహార పరిమాణం 
తగ్గిపోతుంది. దీనితోపాటు అతిసారవ్యాధి, మీసిల్స్‌ వచ్చినప్పుడు తీసుకున్న 
ఆహారంలో కొంతే ఒంటికి పడుతుంది. 

ఇప్పటికీ కొందరు “లంఖణం పరమౌషధం” అని జబ్బు పడ్డవారికి ఓ 
ఆహారం ఇవ్వకుండా కడుపు మాడ్చుతుంటారు. నిజానికి అనారోగ్యవంతుల 
ఆహారావసరాలు ఆరోగ్యవంతుల కన్నా ఎక్కువ. వ్యాధిని ఎదుర్కోవడానికి 
మందులతోపాటు బలవర్థకమైన ఆహారం ఎంతో అవసరం. అందువల్ల 
అనారోగ్య సమయంలో పిల్లలకు ఆహారం తినిపించడానికి ప్రత్యేక [శ్రద్ద 
వహించాలి. 

అనారోగ్యంనుండి కోలుకుంటున్న దశలో ఆకలి బాగా వేస్తుంది. 
ఈ సమయంలో అంతకుముందు కన్నా ఎక్కువ ఆహారాన్నివ్వడానికి 
ప్రయత్నించాలి, 

పిల్లలకు ఆహారం ఇష్టం లేకపోయినట్టయితే తినిపించడం కష్టం కాబట్టి 
వారికిష్టమైన ఆహారం మెత్తగా చేసి కొద్ది కొద్దిగా ఎక్కువసార్డు ఇవ్వాలి. 


33 


ఈ సమయంలో ద్రవపదార్థాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తల్లి 
పాలు తాగించడం చాలా ముఖ్యం. 

జబ్బు తగ్గిన తరువాత ఎక్కువ ఆహారం ఇవ్వడంవల్ల పెరుగుదలలో 
లోపం రాకుండా నివారించవచ్చు. వ్యాధికి పూర్వం ఉన్న బరువు తిరిగి 
చేరుకొనేంతవరకు పిల్లలు అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకోనశ్చే. 
అతిసార వ్యాధి (విరేచనాలు): శ్‌ వ్యాధిలో నీళ్ళ విరేచనాలు, వాంతులు 
కావడంవల్ల శరీరంలో నీరు, ఖనిజ లవణాల పరిమాణం - ముఖ్యంగా 
సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం తగ్గుతుంది. ఈ వ్యాధి 
సోకి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కొన్ని “లక్షలమంది పిల్లలు 
మరణిస్తున్నారు. అతిసార వ్యాధి తరచుగా వచ్చినట్లయితే ఆహారలోపాలు 
కూడా ఏర్పడతాయి. కేవలం గృహవైద్యంతో దాదాపు అన్ని మరణాలను 
చాలావరకు నివారించవచ్చు. 

శరీరంనుండి మలం, వాంతులద్వారా కోల్పోయిన నీరు, ఖనిజ 
లవణాలను తిరిగి సమకూర్చడానికి జలపూర్ణ లవణ పదార్థం (ఓరల్‌ రీ 
హై|డేటింగ్‌ సొల్యూషన్‌) పాకెట్లు రూపంలో దేశమంతటో మారుమూల 
(గ్రామాలలో కూడా లభిస్తుంది. 

పెద్ద పాకెట్టను ఒక లీటర్‌, చిన్న పాకెట్టను 200 మి.లీ. నీటిలో కలిపి 
తరచుగా చెంచాతో లేదా ఉగ్గు గిన్నెతో త్రాగించాలి. త్రాగిన వెంటనే 
వాంతులైనట్లయితే పది నిమిషాలు ఆగి తిరిగి ఇవ్వడం ప్రారంభించాలి. 
ఈ విధంగా విరేచనాలు తగ్గేవరకు (త్రాగించాలి. 

వీటితోపాటు_తాజా పళ్ళరసం, లేత కొబ్బరినీళ్ళు, సగ్గుబియ్యం జావ, 
మజ్జిగ, నిమ్మరసం (తాగించవచ్చు. 

విరేచనాలౌతున్నప డు తల్లిపాలు సాధ్యమైనంత తరచుగా త్రాగించాలి. 
శిశువులు తమంతట తాము త్రాగలేకపోయినట్టయితే శుభ్రమైన కప్పలోకి 
తీసి చెంచాతో త్రాగించాలి. 

విరేచనాలున్నంతవరకు వీ విధమైన ఆహారం ఇవ్వరాదనే ఒక 
దురభిప్రాయం బాగా ప్రచారంలో ఉంది. ఇది తప పా. ఆహారం కొన 
సాగించడంవల్ల అతిసారవ్యాధి త్వరగా తగ్గడమే గాకుండా ఆహారలోపాలు 
కూడా ఏర్పడకుండా ఉంటాయి. 

విరేచనాలైనప్పుడు ఆకలి బాగా తగ్గిపోవడంనల్ల ఆహారం తీసుకోవడానికి 
పిల్లలు ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ వారికిష్ట మైన ఆహారాన్ని తరచుగా 
ఇవ్వడానికీ ప్రయత్నించాలి. 


34 


వ్యాధి తగ్గిన తరువాత మరింత ఆహారాన్నివ్వడం వ్యాధినుండి పూర్తిగా 
కోలుకోవడానికి ఎంతో అవసరం. ఈ సమయంలో ఆకలికూడా బాగా 
పెరుగుతుంది. కాబట్టి కనీసం ఒకవారం రోజులవరకు రోజుకొకసారి 
మిగతా సమయంలోకన్నా ఎక్కువగా ఆహారం ఇవ్వడంవల్ల ఆహార లోపాలు 
నివారించవచ్చు. 
దగ్గు జలుబు: దగ్గు జలుబును అశ్రద్ధ చేసినట్టయితే న్యుమోనియా అనే 
ఊపిరితిత్తుల ' వ్యాధికి దారితీయెవచ్చు. ఈ వ్యాధివల్ల ప్రతి సంనత్సరం 
20-30 మిలియన్ల పిల్లలు మరణిస్తున్నారు. మరొక మిలియన్‌ మీసిల్ఫ్‌, 
కోరింతదగ్గు న్యుమోనియా దశకు వెళ్ళడంవల్ల మరణిస్తున్నారు. 


శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే 4 నెలల నయస్సు నిండేవరకు, 
ఆ తరువాత ఇతర ఆహార పదార్జాలతో పాటు సాధ్యమైనన్ని రోజులు 
త్రాగించడంవల్ల న్యుమోనియా వ్యాధిని చాలావరకు నివారించవచ్చు. పై 
పాలు త్రాగిన వారిలో న్యుమోనియా తరచుగా వస్తుంది. 

విటమిన్‌ “ఎ” ఎక్కువగా ఉండే వసువుపచ్చ ఫలాలు, ఆకుకూరలు 
శ్వాసకోశ వ్యాధులనుండి రక్షిస్తాయి. 





పటం - 7 
తల్లిపాలు (త్రాగే పిల్లలకు దగ్గు జలుబు ఉన్నప్పుడు పాలు త్రాగడం 
కష్టం కావచ్చు. కాని పాలు రోగ నిరోధక శక్తిని చేకూర్చడమే గాక 


తెర్‌ 


ఆహారలోపాలు ఏర్పడకుండా నివారిస్తుంది. 


పిలల ముక్కు తరచుగా శుభ్రం చేయడంవల్ల పాలు (త్రాగడం 
ధా న్న 
సులభమౌతుంది. 


దీనివల్ల ఫరితం లేనప పడు శుభ్రమైన కవ లోకి పాలు పిండి చెంచాతో 
(తాగించాలి. 


వీరికి తరచుగా ద్రవపదార్థాలు ఇవ్వడంవల్ల శ్వాసనాళాలలోని (ప్రవాలు 
చిక్కబడకుండా దగ్గినప్పుడు సులభంగా బయటికి వస్తాయి. 

పోషకపదార్డాలతో కూడిన సమతులాహారం తీసుకోని పిల్లలలో తీవ్రమైన 
శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. 

ఆయాసంగా ఉన్నప్పుడు పిల్లలు ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని 
తీసుకోలేరు కాబట్టి వారికి ఆహారం కొద్దికొద్దిగా ఎక్కువసార్హు ఇవ్వాలి. 


36 


